తెలుగు కథకు పునాది భండారు అచ్చమాంబ 


ఒక జాతి జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, మెరుగైన జీవితం కోసం చేసినపోరాటాలు- వాటి 
ద్వారా సాధించిన ఫలితాలు సాహిత్యంలో ప్రతిఫలించిన నాడే వాటికి శాశ్వతత్వం ఏర్పడుతుంది. తెలుగు 
వారి జీవితాల్ని సాంస్కృతిక పునర్వికాస వెలుగులో కథా సాహిత్యంలో రికార్డు చేసిన వారిలో అగ్రగణ్యులు, 
ఆద్యులు భండారు అచ్చమాంబ. తెలంగాణ -ఆంధ్ర-విదర్భ -ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల్లోని జీవితాలతో లోతైన 
సంబంధాలు కలిగిన అచ్చమాంబ 19వ శతాబ్దంలోనే తాను చూసిన జీవితాలను, వాటిలో రావాల్సిన మార్పుల్ని 
కథా సాహిత్యంలో రికార్డు చేశారు. 

ఆధునిక కథానిక ప్రక్రియకు అక్షరార్పణ చేసింది, పునాది వేసింది భండారు అచ్చమాంబే. ఆమె కన్నా 
ముందు చార్లెస్‌ ఫిలిప్‌ (బ్రౌన్‌ పోషణలోని పండితుడు తాతాచార్యులు, కందుకూరి వీరేశలింగంలు రాసినవే 
తొలి కథలని తెలుగు కథకు వందేళ్ళు” సందర్భంగా పండితులు కొత్త వాదనలు ముందుకు తీసుకు వస్తున్నారు. 
ఆధునిక కథకు ఉండాల్సిన కథ, కథనం, శైలి, శిల్పం, సారం, జీవితం లాంటి అంశాలు ఏవీ లేకుండా తాతా 
చార్యులు రాసిన “పరమానందయ్య శిష్యుల” లాంటి ఉబుసుపోక కబుర్లని కథలుగా చెప్పడానికి వీలులేదు. 
పి.పి.(బ్రౌన్‌, ఆయన పోషణలోని పండిత వర్గాన్ని రంజింప చేయడానికి చెప్పిన కబుర్లలో అక్కడక్కడ సమకాలీన 
అంశాలు కూడా చోటు చేసుకోవచ్చు అంతమాత్రాన వాటిని ఆధునిక కథలుగా అంగీకరించడానికి వీల్లేదు. 
వాటిని కథలగా కన్నా తెలుగు నేర్చుకునే ఇంగ్రీషువారికి పనికొచ్చే సంభాషణల కూర్చుగా చెప్పుకుంటే 
బాగుంటుంది. ఉబుసు పోకకు, (బ్రౌన్‌- ఆయన పండితుల మెప్పుకోసం చెప్పిన కబుర్లని “ఆధునిక కథలుగా 
చిత్రించడమంటే నిజమైన కథలకు, కథకులకు అన్యాయం చేయడమే. స్వయంగా సిపి బ్రౌన్‌ 'యూస్‌లెస్‌” 
అని పేర్మొన్న వాటిని కథలుగా చెప్పడం విడ్డూరంగా ఉంది. 

ఇక రెండో వ్యక్తి కందుకూరి వీరేశలింగం. దాదాపు తాతాచార్యుల కథల్ని 1974లో శ్రీవెంకటేశ్వర 
విశ్వవిద్యాలయం (బ్రౌన్‌ ప్రాజెక్టులో భాగంగా అచ్చేసిన (రీప్రింట్‌) కాలంలోనే కందుకూరి వీరేశలింగం సాహిత్యంపై 
సమగ్ర పరిశోధన చేసిన అక్కిరాజు రమాపతిరావు ఇటీవల “ఆంధ్రజ్యోతి” దినపత్రికలో వ్యాసం రాస్తూ తెలుగు 
కథానికకు ఆద్యుడు- కందుకూరి అని పేర్కొన్నాడు. ఒక వేళ నిజంగా ఆయనే ఆద్యుడైనట్లయితే ౩5 యేండ్ల 
కింద తాను ‘కందుకూరి వీరేశలింగంపై సమగ్ర పరిశోధని చేసిన సమయంలో ఈ విషయం ఎక్కడా పేర్కొనలేదు. 
అప్పుడు “ప్రహసనాలు'గా పేర్మొన్న అంశాలు ఇప్పుడు కథానిక (కథ)లుగా ఎలా మార్పు చెందాయో అర్థం 
కావడం లేదు. పరిశోధనలోనూ, పాండిత్యంలోనూ, కథానికల రచనల్లోనూ అపార అనుభవమున్న అక్కిరాజు 
రమాపతి ఏ ఒక్క ఆధారము చూపకుండా కందుకూరిని గుడ్డిగా తొలి కథకుడిగా ప్రతిష్టించేందుకు ప్రయత్నించారు. 
కందుకూరి వీరేశలింగం తాను రాసిన వాటిలో దేనికి ఆద్యుడైతే ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పుకున్నాడు. 
అంతే గాకుండా భండారు అచ్చమాంబకు కందుకూరికి సన్నిహిత సాహిత్య సంబంధముందేది. అచ్చమాంబ 
కథల్ని కందుకూరి చదివి సలహాలు ఇచ్చినవాడే. ఆనాడు కందుకూరి ఎక్కడా చెప్పుకోని “తొలి కథకుడు” 
గుర్తింపుని అక్కిరాజు గారు అయాచితంగా ఆయనకు ఆపాదింప చూడడం నిజాల్ని పూర్తిగా గుర్తించ 


నిరాకరించడమే. స్వయంగా కథకుదైన రమాపతిరావు కథానికకుండాల్సిన లక్షణాల్లో ఎన్నింటిని కందుకూరి 
రచనల్లో, దేనిలో చూసిండో చెబితే బాగుండేది. 

పై విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే తెలుగులో మొట్టమొదటి సారిగా ఆధునిక పద్ధతిలో కథలు 
రాసిన వారిలో భండారు అచ్చమాంబ ఆద్యులు. ఆవిడ రచనలు ఆనాటి ప్రజల జీవితాల్ని అధ్యయనం చేసి 
వాటిలో మెరుగైన మార్పులు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో పాత్రలను సృష్టించి వాటి ద్వారా కథని నడిపించిన 
తీరు ఆధునికతకు అద్దం పట్టింది. 

19వ శతాబ్దిలో సాహిత్య దృష్టితో పత్రికలని నడిపించిన వారిలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, 
కందుకూరి వీరేశలింగం పంతులు, రాయసం వెంకట శివుడు తదితరులు ముఖ్యులు. అయితే వీరంతా 
సాహిత్య విమర్శ పరిశోధన, ప్రాచీన సాహిత్యానికి, ప్రక్రియలకు ప్రాధాన్య మివ్వగా పులుగుర్త లక్ష్మీనరసమాంబ, 
మొసలికంటి రామాబాయమ్మల సంపాదకత్వంలో నడిచిన పత్రికలు ప్రీల సమస్యలకు, ఆధునిక ప్రక్రియలకు 
ప్రాధాన్య మిచ్చాయి. భండారు అచ్చమాంబ మొట్టమొదటి కథ రాయసం వెంకటశివుడు సంపాదకత్వంలో 
వెలువడిన “తెలుగు జనానా” పత్రికలో 1898 జూలైలో “ప్రేమ పరీక్షణము”, 1898 సెప్టెంబరులో '“ఎజువు 
సొమ్ము పరువు చేటు’ పేరిట అచ్చయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకటశివుడు 1945లో హైదరాబాద్‌ 
నుంచి వెలువడ్డ 'తెలుగు తల్లి కొమర్రాజు లక్ష్మణరావు స్మారక సంచికలో రాసిండు. అయితే ఇప్పటికీ 'తెలుగు 
జనానా పత్రిక సంచికలు పూర్తిగా అందుబాటులో లేనందున ఇదే పత్రికలో 'మొలో అచ్చయిన “గుణవతి 
యగు ప్రీ మొట్టమొదటి కథగా స్వీకరించాల్సి ఉంటుంది. భండారు అచ్చమాంబ రాశారని తెలుస్తున్న మొత్తం 
12 కథల్లో పది కథలతో ఈ పుస్తకం వెలువడుతోంది. ఇందులో 1. గుణవతియగు స్రీ, 2. లలితా శారదలు, 
3. జానకమ్మ 4. దంపతుల ప్రథమ కలహం, 5. సత్సాత్ర దానము, 6. స్రీవిద్య, 7. ధనత్రయోదళి, రి. 
భార్యభర్తల సంవాదం, 9. అద్దమును సత్యవతియును, 10. వీద కుటుంబము. ఇందులో స్త్రీ విద్య, ధనత్రయోదశి 
రెండు కథలు మాత్రమే ఇంతవరకు తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. 

మొసలికంటి రామాబాయమ్మ సంపాదకత్వంలో వెలువడ్డ “హిందూ సుందరి” పత్రికలోనూ, పులుగుర్త 
లక్ష్మీనరసమాంబ సంపాదకత్వంలోని “సావిత్రి పత్రికల్లో అచ్చమాంబ రచనలు చాలా అచ్చయ్యాయి. ఇందులో 
“అబలా సచ్చరిత్ర రత్నమాల” దేశ విదేశాల్లోని వీర, ధీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం. ఆనాటి 
మహిళల్లో స్ఫూర్తి, రచనా (ప్రేరణను కలిగించిదంటే అతిశయోక్తి కాదు. క్రోషా అల్లికలు మొదలు, వంటల 
వరకు అనేక విషయాలపై ఆయా పత్రికల్లో ఆమె రాసిన వ్యాసాలు ఇప్పటికీ అచ్చుకు నోచుకోలేదంటే తెలుగునాట 
మహిళల రచనలపై వెలుగు ప్రసరిస్తున్న తీరు తెలుస్తుంది. 

తెలుగునాట పదుల కొలదిగా గల విశ్వవిద్యాలయాలు, స్వచ్చంద పరిశోధన సంస్థలు, మహిళాభివృద్ధి 
సంస్థలు, స్ర్తీల కోసం పనిచేస్తున్న ఎన్టీవోలు భండారు అచ్చమాంబ కథలపై దృష్టి కేంద్రీకరించక పోవడం 
దురదృష్టకరం. తెలుగునాట పునర్వికాసోద్యమానికి 20వ శతాబ్ది ఆరంభం నుండి విస్తృతంగా పనిచేసిన 
అచ్చమాంబ ఆంధ్రదేశంలో మొట్టమొదటి సారిగా 1901 బృందావనీ ప్రీ సమాజాన్ని మచిలీపట్నంలో 
నెలకొలిపారు. ఆ మరుసటి సంవత్సరం అక్కడే కృష్ణాపత్రిక స్థాపించబడింది. ఇదే సమయంలో తెలంగాణలో 
పునర్వికాసోద్యమానికి పునాదులు పడ్డాయి. అచ్చమాంబ తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు పూనిక మేరకు 
హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాం ధ్ర భాషానిలయం స్థాపించబడింది. హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌, మద్రాసు, 


బొంబాయిలకు రైలు సదుపాయాలు విసృతం కావడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు తరచుగా జరిగాయి. 
వీటివల్ల అచ్చమాంబ, తెలంగాణ, తెలుగు సాహిత్యం, పునర్వికాసోద్యమాలు లబ్బిపొందాయి. 

అచ్చమాంబ రాసిన కథలన్నీ ఆధునిక భావాలతో పాత్రల సంభాషణలతో, సమాజాభివృద్ధిని దృష్టిలో 
పెట్టుకొని రాసినవే. ప్రీల చదువే సర్వ సమస్యలకు పరిష్కార మార్గమని నేటి “పాపులేషన్‌ సిద్ధాంత” కర్తలు 
చెబుతున్న విషయాన్ని వందేళ్ళ (క్రితమే ఆచరణకు ప్రయత్నించిన సాహసి అచ్చమాంబ. అటు బొంబాయి, 
ఇటు బిలాస్‌ పూర్‌, నాగపూర్‌, హైదరాబాద్‌, మచిలీపట్నం, రాజమండ్రి, వారణాసి ఇలా చాలా ప్రదేశాలు 
తిరిగి తమ భావాల్ని ఉపన్యాసాలు, రచనలు, ఉత్తరాలు, పుస్తకాలు, ప్రయివేట్‌ టాక్స్‌ ద్వారా బహుళ ప్రచారంలోకి 
తెచ్చిన ఆమె చైతన్యం ఆచరణ నేటికీ స్ఫూర్తి దాయకం. 

అచ్చమాంబ కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు. ప్రతి కథలోనూ సమాజోద్ధరణ, మహిళాభ్యున్నతి, 
మెరుగైన సమాజం కోసం తహతహ ప్రతి అక్షరంలో ప్రత్యక్షమయ్యేవి. గుణవతియగు స్రీ కథలో పురాణ 
కథను తీసుకొని ఆధునికతను ఆపాదించి పొదుపు ద్వారా సంసారాన్ని స్వర్గంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పింది. 
మూడు పేజీల ఈ చిన్న కథలో అన్ని వృత్తుల్లో అభినివేషం ఉన్నట్లయితే లోకాన్ని ఎలా జయించగలమో 
చెప్పింది. (స్రీ సహజ సహనం గురించి ఆమెచెప్పిన తీరు బాగుంది. లలితాశారదలు అనే పిల్లల కథలో 
క్షమాగుణం ఎంతటి ఉదాత్తమైందో వివరించింది. అపకారికి సైతం ఉపకారం చేయడం, నైతిక విలువలకు 
సంబంధించిన గుణపాఠాలు ఇందులో ఉన్నాయి. ఈర్య్య, గర్వం ఉన్న మిత్రురాలిలో మార్చు తీసుకొచ్చిన తీరు 
ఆదర్శనీయం. ఇక జానకమ్మ కథలో అమ్మాయిలకు చదువు చెప్పించాలనే నీనాదాన్నిచ్చింది. చదువుకోవడం 
వల్ల మంచి జీవితమే గాదు, మంచి వరుడు గూడా వస్తాడని ఆనాటి తలిదండ్రుల్లో చైతన్యాన్ని ఈ కథ ద్వారా 
కలిగించింది. చదువుంటే కట్నకానుకలు అవసరం లేదని “స్రీవిద్య” ప్రాధాన్యతని వివరించింది. చిన్నచిన్న 
పొరపొచ్చాలు నిండు జీవితాలను ఎలా ఛిద్ర పరుస్తాయో తెలుపుతూ దాన్ని ఎలా అధిగమించాలో తెలిపే కథ 
“దంపతుల ప్రథమ కలహం), హైద్రాబాదు జీవితాన్ని కూడా ప్రస్తావించి నిజంగా అవసరమున్న వానికే దానం 
చేయాలని తన “సత్సాత్రదానంి కథ ద్వార చెప్పింది. 

సంవాద రూపంలో ఉన్న “ప్రీవిద్య” కథలో భిన్న కోణాల్లో ప్రీల చదువు ప్రాధాన్యతను వివరించింది. 
స్త్రీలు అజ్ఞానాంధకారంలో ఉన్నట్లయితే కుటుంబం ఉన్నతికి రాదనే భావనను ఈకథలో చెప్పింది. ఇక 
ధనత్రయోదశి కథలో బొంబాయికి వలసవెళ్లిన బతికి చెడ్డ బిడ్డ మానసిక సంఘర్షణ, నిజాయితీ, నైతికత 
ఎన్నటికైనా మేలు చేకూరుస్తుందని చెప్పింది. దారిద్ర్యంలో ఉన్నప్పటికీ ఉన్నత గుణాలను విడువకూడదని కథ 
ద్వారా చెప్పింది. భార్యభర్తల సంవాదం కథలో స్త్రీలకు బంగారు అభరణాలకన్నా సద్దుణాలే మిన్న అనే 
భావనను బలంగా చిత్రీకరించింది. నిజంగా జరిగిన వృత్తాంతాన్ని తీసుకొని బీదకుటుంబం కథ ద్వారా స్త్రీ 
ద్వారానే కుటుంబంయొక్క పరువు మర్యాదలు నిలబడతాయని చెప్పింది. గౌరవం కూడా ఆమె వల్లనే దక్కుతాయనే 
విషయాన్ని ఇందులో వివరించింది. 20వ శతాబ్ది ఆరంభంలో తన కథల ద్వారా తెలుగు సమాజంలో ముఖ్యంగా 
మహిళల్లో ఆమె చెదరని ముద్ర వేశారు. ఆనాడు చదువుకున్న ప్రతి స్త్రీ ఏప్రాంతం వారైనా ఆమె ప్రభావానికి 
గురయ్యారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె కార్యాచరణ, వాక్సాతుర్యం వీటికి తోడు భిన్న ప్రదేశాల్లో 
వివిధ సభలు సమావేశాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఒకరిగా కలిసి పోయారు. 

వీటన్నింటితో పాటు పట్టించుకోవాల్సిన మరో ప్రధాన విషయం అచ్చమాంబ ప్రాంతం. అచ్చమాంబను 


ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం చేయలేము. ఎందుకంటే ఇప్పటి నల్లగొండ జిల్లాలోని, ఒకప్పటి కృష్ణాజిల్లాలోని 
మునగాల పరగణా మేనేజరు కొమర్రాజు వెంకటప్పయ్య-గంగమ్మల సంతానంగా ఆమె పుట్టింది. అయితే 
ఆమె ఎక్కువ భాగం జీవితం గడిపింది తెలంగాణలో. రాజా నాయని వెంకటరంగారావు ప్రభావం ఆమెపై 
ఎక్కువగానే ఉండింది. వీటన్నింటి దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆవిడపై మిగతా ఏప్రాంతంతో పోల్చుకున్నా 
తెలంగాణ వారికే ఎక్కువ హక్కుంది. అచ్చమాంబ మూలాలు మాత్రం ఆంధ్రప్రాంతంలోనే ఉన్నాయి. 1874లో 
అచ్చమాంబ తాత (తల్లి-తండ్రి) వ్యాపారలావాదేవీల కారణంగా నందిగామలో ఉండిపోయారు. వీరితో పాటు 
గంగమ్మ కూడా అక్కడే ఉండడంతో అచ్చమాంబ నందిగామలో జన్మంచింది. అయితే అచ్చమాంబ ఆరేండ్ల 
వయసులోనే తండ్రి చనిపోవడంతో వారి మకాం సవతి తల్లి కొడుకు కొమర్రాజు శంకరరావు దగ్గరికి మారింది. 
అప్పుడాయన ఉద్యోగ రీత్యా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవారు. దీంతో ఈసారి పూర్తిగా ఆమె 
నల్లగొండ వాసిగా మారారు. ఇక్కడున్న సమయంలోనే ఓనమాలు నేర్చుకున్నారు. మేనమామ భండారు 
మాధవరావుతో వివాహం కూడా ఇక్కడే 1884 జరిగింది. 

వివాహం తర్వాత ఆమె మకాం విదర్భకు మారింది. అక్కడ తమ్ముడితో పాటు నాగపూర్‌, బిలాస్‌పూర్‌లలో 
విద్యాభ్యాసం జరిగింది. ఇక్కడున్న కాలంలోనే గుజరాతీ, మరాఠీ, తెలుగు, హిందీ భాషలు నేర్చుకుంది. 
ఆయా భాషల్లోని అపారమైన సాహిత్యాన్ని తమ్ముని తోడ్పాటుతో చదవడానికి వీలయింది. భర్తతో పాటుగా 
ప్రతి సంవత్సరం తెలుగు ప్రాంతమంతా పర్యటించి ఉపన్యాసాలు, సభలు, సమావేశాలు నిర్వహించేంది. 
బొంబాయి లాంటి ప్రాంతాల్లో జరిగే అఖిలభారత కాంగ్రెస్‌ సమావేశాల్లో కూడా పాల్గొని విషయాల్ని తెలుసుకునేది. 
ఒకవైపు సోదరుడు మునగాల జమిందారీలో ఉద్యోగం చేస్తూ ఆంధ్ర-తెలంగాణ-మద్రాసు ప్రాంతాల్లో సమానంగా 
సాహిత్య ప్రచారాన్ని సాంస్కృతిక పునర్వికాసానికి పునాదులు వేయగా, మరోవైపు అచ్చమాంబ మహిళా 
లోకంలో తిరుగులేని మార్పుల్ని తీసుకువచ్చింది. 

తన కథల ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన భండారు అచ్చమాంబ 
గురించి ఈనాడు ఏ పాఠ్యపుస్తకంలోనూ ఆమె గురించి లేదు. కేవలం కథలే గాకుండా అబలా సచ్చరిత్ర 
రత్నమాల పేరిట తెలుగులో మొట్టమొదటి సారిగా మహిళల జీవిత చరిత్రల్ని రాసింది. క్రోషా అల్లిక, వంటలు, 
కుట్లు వంటి మహిళలకు సంబంధించిన విషయాల్ని పట్టించుకొని వాటి (ప్రచారానికోసం తన జీవితాన్ని 
వెచ్చించారు. కేవలం రాతలకే పరిమితం గాకుండా ఆచరణలో అనాథ పిల్లల్ని ఆదుకున్నారు. తనకు పుట్టిన 
పిల్లలు దక్కలేదు. దాంతో ఆవిడ ఆనాథ పిల్లల్లోనే తన పిల్లల్ని చూసుకుంటూ వారి బాగోగుల్ని పట్టించుకునేవారు. 
1904 చివర్లో బిలాస్‌పూర్‌లో ప్లేగు వ్యాధి వచ్చిన సందర్భంలో ఆనాథ పిల్లల్ని చేరదీసి వారి ఆలన పాలన 
చూశారు. పిల్లల నుంచి ఆ వ్యాధి ఆమెకు సోకి వారి సేవలోనే 1905 జనవరి 19న అచ్చమాంబ మరణించారు. 
కేవలం 30 ఏండ్ల జీవితంలోనే కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా కృషిని, ఆచరణను మనందరికి 
అందించిన అచ్చమాంబ ఆశయాలను అమలు పరచడమే ఆవిడకు నిజమైన నివాళి. 

- సంగిశెట్టి శ్రీనివాస్‌. 
- 'కవిలొ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రఫరాల్‌ సెంటర్‌ & 


తెలంగాణ హిస్టరీ సొసైటీ, హైదరాబాద్‌. 


